Registered No . HSE -49/ 2016 


GANDHRA 


POVERNMENT 


A 
PRADES 


TO 


•GOT 


SH 
. 
LON 


A 


SA 


B2hUIS 


RIGHT TO 
INFORMATION 


ఆంధ్ర ప్రదేశ్ రాజపత్రము 
THE ANDHRA PRADESH GAZETTE 

PUBLISHED BY AUTHORITY 


PARTI EXTRAORDINARY 
AMARAVATI, FRIDAY , JANUARY 5 , 2018 


No. 18 


G .917 


NOTIFICATIONS BY GOVERNMENT 


- - X 


- - 


REVENUE DEPARTMENT 

(DA & LR ) 


BIFURCATION OF THE EXISTING GUNTUR MANDAL INTO GUNTUR (EAST ) AND 

GUNTUR (WEST) REVENUE MANDALS - PRELIMINARY NOTIFICATION . 


[GO.Rt.No.7, Revenue (DA & LR ), 2nd January, 2018.] 


NOTIFICATION 


In exercise of the powers conferred under sub - sections ( 2 ) and (5 ) of 
Section 3 of the Andhra Pradesh Districts (Formation ) Act, 1974 (Andhra 
Pradesh Act No. 7 of 1974 ) , in the interest of better administration and 
development of the areas, it is proposed to bifurcate the Guntur Mandal 
into Guntur (East) and Guntur (West) Revenue Mandals , with head quarters 
at Guntur in the Guntur District, as set out in the appended Schedule below . 
Under sub - Section (5 ) of Section 3 of the said Act read with sub - rule ( 3) of 
Rule 3 and Rule 4 of the A . P. Districts (Formation ) Rules , 1984 , notice 
is hereby given , inviting objections and suggestions on the above proposal 
from all persons residing within the area of existing Guntur Mandal of the 
Guntur District, who are likely to be affected thereby for being taken into 
consideration by the Government. 


All objections and suggestions should be in writing in English or in Telugu 
and should be addressed to the District Collector of Guntur District (by 
designation ), within whose jurisdiction the area lies, so as to reach the office 
of the District Collector, Guntur on or before the expiry of thirty days from the 
Date of publication of this Notification in the Andhra Pradesh Gazette . 

[ 1 ] 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[Part- I 


THE SCHEDULE 


Guntur (East) 


Name of the Mandal proposed as New 
Urban Revenue Mandal 


Headquarters of the proposed New 
Revenue Mandal 


Guntur City 


Guntur Revenue 
Division 


Name of the Revenue Division in which 
proposed new Revenue Mandal is located 
Name of the District in which proposed 
new Revenue Mandal is located 


Guntur District 


Names of the villages proposed to be included in the Guntur (East ) Mandal : 

1) Guntur Part (East Constituency) 
2 ) Jonnalagadda 
3) Gorantla 
4 ) Etukuru 
5 ) Budampadu 
6 ) Guntur (Part) - Reddypalem 


Names of the villages proposed to be continued in the existing 
Guntur Mandal herein after re - named as Guntur (West ) Mandal 

1) Guntur Part (West Constituency ) 
2 ) Koretepadu 
3 ) R . Agraharam (Ramachandrapuram Agraharam ) 
4 ) Pedapalakaluru 
5 ) Chinapalakaluru 
6 ) Nallapadu 
7 ) Ankireddypalem 
8 ) Pothuru 
9 ) Chowdavaram . 


Dr. MANMOHAN SINGH , 
Special Chief Secretary to Government. 


January5 , 2018 ] 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


రెవెన్యూ శాఖ 

(డిఎ & ఎల్ ఆర్ ) 
ప్రస్తుతమున్న గుంటూరు మండలాన్ని గుంటూరు (తూర్పు ) మరియు గుంటూరు ( పశ్చిమ ), రెవెన్యూ 
మండలాలుగా విభజించడం - ప్రాధమిక ప్రకటన . 

(జి . ఓ. ఆర్ . నెం . 7, రెవెన్యూ ( డిఎ & ఎల్ ఆర్ ), 2వ తేదిజనవరి నెల , 2018 .) 


ప్రకటన 


తాల 


2 


. 


1974 , ఆంధ్రప్రదేశ్ 

జిల్లాల ( ఏర్పాటు) చట్టం, (1974 లో 7వ ఆంధ్రప్రదేశ్ చట్టం )లోని 3వ విభాగం , 
( 2) మరియు ( 5) ఉప -విభాగాల క్రింద లభ్యమైన అధికారాలను పురస్కరించుకొని , మెరుగైన పరిపాలన 
మరియు ప్రాంతాల అభివృద్ధిదృష్ట్యా, క్రిందజతపరిచిన అనుసూచిలో తెలియచేసిన విధంగా గుంటూరు 
జిల్లాలోని గుంటూరు ప్రధాన కార్యస్థానంగా గుంటూరు మండలాన్ని గుంటూరు (తూర్పు ) మరియు గుంటూరు 
( పశ్చిమ ) రెవెన్యూ మండలాలుగా విభజించాలని ప్రతిపాదించడం జరిగింది . 1984 , ఆంధ్రప్రదేశ్ జిల్లాల 
( ఏర్పాటు ) నియమావళిలోని 3 మరియు 4 నియమాలలోని 3వ ఉప-నియమం తో సహా సదరు చట్టం ( 3)వ 
విభాగంలోని ( 5)వ ఉప-విభాగం క్రింద , ప్రభుత్వం పరిశీలించడానికిగానూ , నష్టానికి గురికాగల గుంటూరు 
జిల్లాలో ప్రస్తుతమున్న గుంటూరు మండల ప్రాంతంలో నివసిస్తున్నట్టి వ్యక్తులందరి నుండి పై ప్రతిపాదనకు 
సంబంధించి అభ్యంతరాలను మరియు సూచనలను ఆహ్వానిస్తూ ఇందుమూలంగా నోటీసు ఇవ్వడమయినది . 


అన్ని అభ్యంతరాలు మరియు సూచనలు ఆంగ్లం లేదా తెలుగులో వ్రాతపూర్వకంగా ఉండాలి మరియు 
ఆంధ్రప్రదేశ్ గెజిట్ లో ఈ ప్రకటనను ప్రచురించిన తేదీ నుండి 30రోజులు పూర్తయ్యేరోజున లేదా అంతకు 
ముందుగా గుంటూరుజిల్లాకలెక్టరు కార్యాలయానికి చేరేటట్లు సదరు ప్రాంతంపై అధికార పరిధికలిగివున్నట్టి 
గుంటూరుజిల్లా(హోదాతో ) కలెక్టరుకువాటిని పంపించాలి . 


అనుసూచి 


| 1 | కొత్త పట్టణ రెవెన్యూ మండలంగా ప్రతిపాదించిన మండలం పేరు , గుంటూరు (తూర్పు) 
2 | ప్రతిపాదిత కొత్త రెవెన్యూ మండల ప్రధాన కార్యస్థానం 

గుంటూరు నగరం 
ప్రతిపాదిత కొత్త రెవెన్యూ మండలంగా ఉన్న రెవెన్యూ డివిజను పేరు | గుంటూరు రెవెన్యూ డివిజను 
| 4 | ప్రతిపాదిత కొత్త రెవెన్యూ మండలం ఉన్నజిల్లా పేరు 

గుంటూరుజిల్లా 


గుంటూరు (తూర్పు ) మండలంలో చేర్చనున్న ప్రతిపాదిత గ్రామాలపేర్లు : 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[ Part- I 


1. గుంటూరు భాగం ( తూర్పు నియోజకవర్గం ) 
2 . జొన్నలగడ్డ 
3.గోరంట్ల 
4 . ఏటుకూరు 


5 . బుడంపాడు 


6. గుంటూరు ( భాగం ) – రెడ్డి పాలెం. 
గుంటూరు ( పశ్చిమ ) మండలంగా తిరిగి పేరు మార్చిన తరువాత ఇకమీదట ప్రస్తుతమున్న గుంటూరు 
మండలోంనే కొనసాగించనున్న ప్రతిపాదిత గ్రామాల పేర్లు : 
గ్రామాల పేర్లు : 
1 . గుంటూరులో కొంత భాగం ( పశ్చిమ నియోజక వర్గం ) , 
2. కొరెటిపాడు 
3. ఆర్ ఆగ్రహారం ( 

రామచంద్రాపురం అగ్రహారం ) 
4 . పెదపలకలూరు 
5 . చిన పలకలూరు 
6 . నల్లపాడు 
7 . అంకిరెడ్డిపాలెం 
8 . పోతూరు 
9. చౌడవరం 


డా . మన్మోహన్ సింగ్ 
ప్రభుత్వ ప్రత్యేక ప్రధానకార్యదర్శి , 


- - - X - - - 


Published and Uploaded by the Commissioner of Printing, Government of Andhra Pradesh at 

Government Regional Press, Vijayawada , www .ap .egazette.cgg .gov.in 


